అథ సప్రవింశోధ్యాయః 
గౌతముని శాపము 
బుషయ ఊచుః | 


గంగా చ జలరూపేణ కుతో జాతా వద ప్రభో | తన్మాహాత్య్యం 
విశేషేణ కుతో జాతం వద ప్రభో ||1 


య్రైర్విహప*ఐ రౌతమాయివ దుఃఖం దతం దురాత్మభిః | తేషాం కిం 
చ తతో జాతముచ్యతాం వ్యాసనదురో || 2 


బుషులు ఇట్లు పలికిరి- 


ఓ ప్రభూ! గంగ జలరూపములో ఎక్కడనుండి ఆవిరృవించినది? 
దానికి విశేషమగు మహిమ ఎక్కడ నుండి వచ్చినది? ఓ ప్రభూ! ఈ 
విషయమును చెప్పుము (1). వ్యాసుడు సద్దురువుగా గలవాడా! 
దుర్పుద్దిగల ఏ (బాహ్మణులు గౌతములకు దుఃఖమును కలిగించిరో, 
వారికి ఆ తరువాత ఎమాయిను? ఈ విషయమును కూడ చెప్పుము 
(2). 


సూత ఉవాచ | 


ఏవం సంప్రారితా గంగా గౌతమేన తదా స్వయమ్‌ | (బహ్మాణశ్చ 
గిరేరిః|పా దుతం తస్మాదవాతరత్‌ || 3 


కదుంబరస్య శాఖాయాస్తత్‌రు వాహో వినిస్సృతః | తత స్నానం 
ముదా చక్రే గౌతమో విశ్రుతో మునిః || 4 


గౌతమస్య చ యే శిష్యా అన చైవ మహరయః | సమాగతాశ్చ త 
తత స్నానం చ(క్రుర్ముదానికతాః || 5 


గంగాద్వారం చ తన్నామ (పసిదమభవత్తదా | సర్వపాపహరం 
రమ్యం దర్శనాన్మునిసతమాః || 6 


గౌతమస్పుర్దినస్తే చ బుషయస్తత చాగతాః | స్నానార్తం తాంశ్చ సా 
దృజాః హ్యంతర్జానం గతా దుతమ్‌ || 7 


మామేతి గౌతమస్త(త వ్యాజహార వచో దుతమ్‌ | ముహుర్ముహుః 
స్తువన్‌ గంగాం సాంజలిర్నతమస్తకః || 8 


సూతుడు ఇట్లు పలికెను- 


ఓ [బాహ్మణులారా! అపుడు గౌతముడు స్వయముగా |పారించగా, 
గంగ ఆ (బహ్మగిరినుండి వేగముగా కిందకు దిగాను (3). ఆ 
(ప్రవాహము ఉదుంబరవృక్షముయొక్క కొమ్మనుండి 
ఆవిర్భవించెను. (పఖ్యూతెని గాంచిన గౌతమమహర్ప్సి దానియందు 
ఆనందముతో స్నానమును చేసెను (4). గౌతముని శిష్యులు 
మరియు అక్కడకు విచ్చేసిన ఇతరమహర్తులు ఆనందముతో 
కూడినవారై దానియందు స్నానమును చేసిరి (5). అప్పటినుండి 
అది గంగాద్వారమని ప్రసిదిని గాంచెను. ఓ మహర్తులారా! ఆ 
సుందరప్రదేశము దర్శనమాత్రము చేతనే సర్వపాపములను 
పోగొట్టును (6). గౌతమునిపై విరోధమును బూనిన ఆ బుషులు 
అక్కడకు స్నానముకొరకు వచ్చిరి. వారిని చూచి ఆ గంగ వెంటనే 
అంతర్జానమును చెందెను (7). ఆ సమయములో గౌతముడు 
చేతులను జోడించి తలను వంచి అనేక పర్యాయములు స్తుతిస్తూ, 
వద్దు, వద్దు అని శీఘముగా పలికెను (8). 


గౌతమ ఉవాచ | 


ఇమే చ భీమదాంధాశ్చ సాధవో వాప్యసాధవః | 
ఏతత్సుణ్యప్రభావేణ దర్శనం దీయతాం త్వయా || 9 


గౌతముడు ఇట్లు పలికెను- 


వీరు ధనమదముతో [గుడివారు అయి ఉండవచ్చును. వీరు 
సాధుపురుషులు కావచ్చును; కాకపోవచ్చును. కాని ఈ 
సలముయొక్క పుణ్య ప్రభావముచే నీవు వీరికి దర్శనమును 
ఈయదగును (9). 


సూత ఉవాచ | 


తతో వాణీ సముత్పున్నా గంగాయా వ్యోమమండలాత్‌ | 
తచ్చుణుధ్వమృషి[శ్రేషప్టా గంగావచనముత్తమమ్‌ || 10 


ఏతే దుష్టతమాశ్రెవ కృతఘ్నాస్సామిదోహిణః | జాల్మాః 
పాఖండినశ్రెవ [దష్టుం వర్యాశృ సర్వదా || 11 


సూతుడు ఇట్లు పలికెను- 


అప్పుడు ఆకాశమునుండి గంగయొక్క వచనము వినవచ్చాను. ఓ 
మహర్పులారా! గంగయొక్క ఆ ఉత్తమవచనమును వినుడు (10). 
వీరు పరమదుర్మార్లులు, చేసిన మేలును మరచినవారు, 
ప్రభువునకు దోహమునాచరించినవారు, పాపాత్ములు మరియు 
నిశితముగా నాస్తికులు గనుక వీరిని ఎన్నడైననూ చూడరాదు 
(11). 


గౌతమ ఉవాచ | 


మాతశ) శూయతామేతన్మహతాం గిర ఎవ చ | తస్మాత్త్తయా చ 
కర్తవ్యం సత్వం చ భగవద్వచః || 12 


అపకారిషు యో లోక ఉపకారం కరోతి వై | తేన పూతో భవామ్యుత 
భగవద్వాచనం త్విదమ్‌ || 13 


గౌతముడు ఇట్లు పలికెను- 


ఓ తలీ! ఈ మహాత్ముల వచనములను వినుము. ఇది భగవానుని 
వచనము గనుక, దీనిని నీవు సత్యము చేయుము (12). లోకములో 
ఎవడైతే అపకారము చేసినవానికి ఉపకారమును చేయునో, వానిచే 
నేను ఈ లోకములో పవితుడనగుదునని భగవానుడు ఈ 
వచనమును చెప్పియున్నాడు (13). 


సూత ఉవాచ | 


ఇతి [శుత్వా మునేర్వాక్యం గౌతమస్య మహాత్మనః | పునర్వాణీ 
సముత్వ్తున్నా గంగాయా వ్యోమమండలాత్‌ || 14 


కథ్యతే హి త్వయా సత్యం గౌతమరే శివం వచః | తథాపి 
సంగహార్తం చ [పప్రాయశన్ఫత్తం చరంతు వై || 15 


శతమేకోత్తరం చాత కార్యం ప్రక్రమణం గిరే ౪ | భవచ్చాసనతస్తేే 
తెస్త్వ దధినైర్విశేషతః || 16 


తతశ్రెవాధికారశ్చ జాయతే దుష్టకారిణామ్‌ | మద్దర్శనె విశేషణ 
సత్యముక్తం మయా మునే || 17 


ఇతి శుతాా వచస్తస్యాశ్చక్రుర్వై త తథధా%భిలాః | సంప్రార్హ్య 
గౌతమం దీనాః క్షంతవ్యో నో%ోపరాధకః || 18 


ఎవం కృతే తదా తేన గౌతమెన తదాజ్ఞయా | కుశావర్తం నామ చ॥కై 
గంగాద్వారాదథోగర్తమ్‌ || 19 


తతః |ప్రాదురభూత్తత సా తస్య ప్రీతయే పునః | కుశావర్తం చ 
విఖ్యాతం తీర్గమాసీతదుత్తమమ్‌ || 20 


తత స్నాతో నరో యస్తు మోకాయ పరికల్పుతే | త్యక్త్వా 
సర్వానఘాన్‌.సదోఖవిజానర బాప గ దురభము || 21 


గౌతమో బుషయశానోే మిలితాశ) పరస్పరమ్‌ | లజ్జితాస్తే తదా 
యే చ కృతఘ్నా హ్యభవన్‌ పురా || 22 


సూతుడు ఇట్లు పలికెను- 


మహాత్ముుడగు గౌాతమమహరియొక్క ఈ మాటను వినిన తరువాత, 
ఆకాశమండలమునుండి గంగయొక్క వాణి మరల ఆవిరవించను 
(14). ఓ గౌతమమహర్తీ! నీవు సత్వము, మంగళకరము అగు 
మాటను చెప్పియుంటివి. అయిననూ లోకసంయగహముకొరకు వీరు 
పాయశిితమును చేయుదురు గాక! (15) వీరు ప్రత్యేకించి నీ 
చెప్పుచేతలలోనున్నవారై నీ ఆజ్ఞను అనుసరించి ఈ పర్వతమును 
నూట ఒక్కసార్లు ప్రదక్షిణము చేయవలెను (16). ఓ మహరీ! చెడు 
పనిని చేసిన వీరికి ఆ తరువాత మాత్రమే నన్ను దర్శించే 
విశేషాధికారము లభించును. నను సత్యమును పలుకుచున్నాను 
(17). ఆమెయిక్కు ఆ వచనమును వినిన వారందరు మా 


అపరాధమును మన్నించుడని దీనముగా గౌతముని వేడుకొని, ఆ 
విధముగనే చేసిరి (18). వారు అట్లు చేసిన తరువాత ఆమెయొక్క 
అనుమటిని పొంది ఆ గౌతముడు గంగాద్వారమునకు 
కిందిభాగములో కుశావర్తమనే ఒక గోతిని చేసెను (19). తరువాత 
ఆ గంగ ఆయనకు ప్రీతిని కలిగించుటకొరకై మరల అచట 
ఆవిరృవించెను. అది కుశావర్తమను పేరు గలదై ఉతమమగు 
తీర్దముగా ప్రఖ్యాతిని పొందాను (20). అచట స్నానమును చేసిన 
మానవుడు వెంటనే సర్వ పాపములనుండి విముకుడై దుర్గభమగు 
జ్ఞానమును పొంది మోక్షమునకు అర్హుడగును (21). గౌతముడు 
మరియు ఇతరమహర్తులు ఒకరితోనొకరు కలుసుకొనిరి. పూర్వము 
కృతఘ్నులమైెతెమని అప్పుడు వారు సిగుపడిరి (22). 


బుషషయ ఊచుః | 


అస్మాభిరన్యథా సూత శుతం తద్వర్ణయామహే | గౌతమస్తాన్‌ 
ద్విజాన్‌ కుదధశ్శశాపేతి [పబుధ్యతామ్‌ || 23 


బుషులు ఇట్లు పలికిరి - 


ఓ సూతా! మేము మరియొక విధముగా వినియుంటిమి. దానిని నీకు 
చెప్పెదము. గౌతముడు కోపించి ఆ [బబాహ్మణులను శపించెనని 
తెలసుకొనుము (23). 


సూత ఉవాచ | 


ద్విజాస్తదపి సత్యం వై కలృభేదసమాశయాత్‌ | వర్ణయామి విశేషణ 
తాం కథామప సుువతాః || 24 


గౌాతమోళపి బుషీన్‌ దృష్టా తదా దుర్చిక్షపీడితాన్‌ | తపశ్చకార 
సుమహద్వురుణస్య మహాత్మనః || 25 


అక్షయ్యం కల్పయామాసన జలం వరుణమాయయా | తతో వీహీన్‌ 
యవాంశ్రెవ వాపయామాన భూరిశః || 26 


ఏవం పరోపకారీ స గౌతమో మునిసత్తమాః | ఆహారం కల్వయామాస 
తేభ$స్స్వతపనో బలాత్‌ || 27 


కదాచిత్తత్‌ (స్తెియో దుష్టా జలార్లమవమానితాః | ఊచుః పతిభ్యస్తాః 
క్రుద్దా గౌతమెర్వ్యాకరం వచః || 28 


తతస్తే భిన్నుమతయో గాం కృత్వా కృతిమాం ద్విజాః | 
తద్దాన్యభక్షణాసకాం చక్రున్తాం కుటిలాశయాః || 29 


స్వధాన్యభక్షణాసకాం గాం దృష్ట్వా గెతమస్తదా | తృణ న 
తాతయామాస శ#*#నైబాం సంనివారయన్‌ || ౩౦ 


తృణనసంస్పురమ్మాతేణ సా భూమౌ పతితా చ గౌః | మృతా 
హ్యభూత క్షణం విపా భావికర్మవశాత్తదా || 31 


గౌర్హతా గౌతమేనేతి తదా తే కుటిలాశయాః | ఏకతీభూయ 
త|తత్వకస)కలా బుషయో%వదన || 32 


తతస్సు గౌతమో భీతో గౌర్హతేతి బభూవ హ | చకార విస్మయం 
నార్వహలాశిమ*#:3శివానుగః || 33 


తతస్స గౌతమో జ్ఞాత్వా తాం గాం కోధసమాకులః | శశాప తాన్సుషీన్‌ 
సర్వాన్‌ గౌతమో మునిసనత్తమః || 34 


సూతుడు ఇట్లు పలికెను- 


ఓ (బాహ్మణులారా! కల్పభేదమును స్వీకరించినచో, ఆ కథ కూడ 
సత్యమే యగును. ఓ గొప్ప నిష్టగలవారా! ఆ కథను కూడ 
వివరముగా వర్థించగలను (24). అప్పుడు గౌతముడు 
దుర్చిక్షముచే బాధింపబడుచున్న బుషులను చూచి, 
మహాత్ముడగు వరుణుని ఉద్దెశించి మిక్కిలి గొప్ప తపస్సును 
చేసెను (25). ఆయన వరుణుని మాయాప్రభావముచే అక్షయమగు 
నీటిని ఏర్పాటు చేసి, ఆ తరువాత ధాన్యమును, యవలను 
అధికముగా పండింపజొచాౌాను (26). ఓ మహర్తులారా! ఈ 
విధముగా పరోపకారియగు ఆ గౌతముడు తన తపోబలముచే వారికి 
ఆహారమును ఎర్పాటు చేసెను (27). ఒక నాడు దుర్చుదిగల వారి 
భార్యలు నీటికొరకై అవమానమును పొంది కోపించినవారై భర్తలతో 
గౌతమునిపై ఈర్త్యను కలిగించే వచనములను చెప్పిరి (28). 


అపుడు వ[క్రబుదిగల ఆ [బబాహృ్మణులు గౌతమునిపై వ్యతిరేకభావము 
గలవారై కృతిమమరగు గోవుని నిర్మించి, అది గౌతముని ధాన్యమును 
ఆసక్తితో భక్షించునటు చేసిరి (29). అప్పుడు తన ధాన్యమును 
ఆసక్తితో భక్షించుచున్న గోవును చూచి గౌతముడు దానిని మెల్లగా 
నివారించబోయి గడిపరకతో అదిలించెను (30). ఓ బాహ్మణులారా! 
అపుడు భవిష్యత్తును నిర్హారించే కర్మయొక్క ప్రభావముచే, ఆ గోవు 
గడ్రిపరక తగిలినంత మాతాన నేలపై బడి వెనువెంటనే 
మరణించెను (31). అప్పుడు దుష్టబుధిగల ఆ బుషులు అందరు 
అక్కడి వారితో జతగొటి గౌతముడు గోవును చంపినాడని చెప్పిరి 
(32). అప్పుడు శివభకుడగు ఆ గౌతముడు భార్యయగు అహల్య 
మరియు శిష్యులతో గూడి గోవు సంహరించబడినదనే భయము 
గలవాడై ఆశ్చర్యమును పొందెను (33). తరువాత ఆ గౌతమమహర్షి 
ఆ గోవుయొక్క యథార్తస్వరూపమునెరింగి కోపముతో నిండిన 
మనస్సు గలవాడై ఆ బుషులనందరినీ శపించెను (34). 


గౌతమ ఉవాచ | 


యూయం సర్వే దురాత్మానో దుఃఖదా మే విశేషతః | శివభక్తస్య 
సతతం స్యుర్వేదవిముఖాస్సదా || 35 


అద్య ప్రభృతి వేదోక్తే సత్కర్శణీ విశేషతః | మా భూయాదృవతాం 
శద్దా శెవమార్గి విముకిదే || 36 


అద్య (పభృతి దుర్మారే తత శ్రద్దా భ*:*#వేతు వః | 
మోక్షమాగ్గవిహీనే హి సదా శుతిబహిర్ముఖీ || 37 


అద్య ప్రభృతి ఫాలాని మృఠిప్తాని భవంతు వః | నంసధ్వం నరకే 
యూయం భాలమృలేపనాద్ది$జాః || 38 


భవంతో మా భవిష్యంతు శివెకపరదేవతాః | అన్యదేవసమత్వేన 
జానంతు శివమద$యము || 39 


మా భూయాదృవతాం పీతిశివపూజాదికర్శణి | శివనిష్టేషు 
భ#*కెము శివపర్వను సర్వదా || 40 


అద్యు దత్తా మయా శాపా యావంతో దుఃఖదాయకాః | 
తావంతస్సృుంతు భవతాం సంతతావప సర్వదా || 41 


అశవాసుంతు భవతాం పు[తపౌతా దయా ద్విజాః | పుుతెసుహెవ 
తిష్టంతు భవంతో నరకే ధువమ్‌ || 42 


తతో భవంతు చండాలా దుఃఖదారిద్‌ర్యపీడితాః | శరా 
నిందాకరాస్సుర్వే తప్తము[దాంకితాస్స్పదా || 43 


గౌతముడు ఇట్లు పలికెను- 


దుర్మారులగు మీరందరు శివభకుడనగు నాకు విశేషదుఃఖమును 
కలిగించితిరి. మీరు సర్వదా వేదము నందు శ్రద్దలేనివారు 
అగుదురు గాక! (35) ఈనాటినుండియు మీకు వేదవిహితమైన 
సత్కర్మయందు, విశేషించి మోక్షమునిచ్చ శవమారమునందు శద్ద 
కలుగకుండుగాక! (36) ఈ నాటి నుండియు మీకు 
మోక్షమాగమునకు విరుదమైన వేదబాహ్యమైన చెడు 
మాగమునందు నిత్యము [శద కలుగుగాక! (37). ఈ 
నాటినుండియు మీ లలాటములు మట్టి పూసినవి అగుగాక! ఓ 
[బాహ్మణులారా! మట్టిని పూసిన లలాటములు గల మీరు 
నరకములో పడెదరు గాక! (38) మీరు శివుడు మాత్రమే పరదేవతగా 
గలవారు కాకుందురు గాక! మీరు అద్వితీయుడగు శివుని 
ఇతరదేవతలతో సముడని భావించెదరు గాక! (39) మీకు శివపూజ 
మొదలగు కర్మయందు శివపరాయణులగు భక్తుల యందు 
మరియు శివసంబంధి పర్వదినములయందు ఎన్నటికైననూ పీతి 
కలుగకుండుగాక! (40) నాకు దుఃఖమును కలిగించిన 
ఎంతమందికైతే నేనీనాడు శాపమును ఇచ్చితినో, అంతమంది మీ 
సంతానమునందు కూడ ఉండెదరు గాక! (41) ఓ (బాహ్మణులారా! 
మీ పుుతపౌతాదిసంతానము శివభక్తి లేనివారు అగుదురుగాక! మీరు 
మీ సంతానముతో గూడి నిశ్చయముగా నరకమును పాందెదరు 
(42). మరియు మీరందరు దుఃఖముచే మరియు దారిద్‌ిర్యముచే 
పీడింపబడువారు, మోసగాళ్లు, ఇతరులను నిందించువారు, 
కాల్చిన ముదల చిహ్నములను శరీరము ధరించువారునగు 
చండాలురు అగుదురు గాక! (43) 


సూత ఉవాచ | 


ఇతి శప్తాః మునీన్‌ సర్వాన్‌ గౌాతమసాశమం య, | శివభకిం 
చకారాతి స బభూవ సుపావనః || 44 


తతసై*శుః భిన్నహృదయా బుషయస్తభఖిలా ద్విజాః | కాంచ్యాం 
చక్రుర్నివాసం హి శెవధర్మబహష్యుతాః || 45 


తతుతాశాభవన్‌ సర్వే శెవధర్శబహిష్కుతాః | అ(గే 
తద్వదృవిష్యంతి కలౌ బహుజనాః ఖలాః || 46 


ఇతి [పప్రోక్త్రమశే షెణ తద్వ్యత్తం మునిసత్తమాః | పూర్వవృతమపి 
(పాజాశ్తు తం సర్వ్వైస్తు చాదరాత్‌ || 47 


ఇతి వశ] సమాఖ్యూతో గౌెతమ్యాశ్చ సముదృవః | 
మాహాతగ్రముత్తమం చైవ సర్వపాపహరం పరమ్‌ || 48 


త్‌ర్యంబకస్య చ మాహాత్మ్యం జ్యోతిర్గింగస్య కీర్తితమ్‌ | యచ్చ త్వా 
సర్వపాపేభ్యో ముచ్యతే నా(త సంశయః || 49 


అతః పరం ప్రవక్ష్యామి వైద్యనాథేశ్వరస్య హి | జ్యోతిర్లింగస్య 
మాహాత్మ్యం శ్రూయతాం పాపహారకము || 50 


ఇతి వీ శివమహాపురాణ కోటిరుదసంహితాయం త్‌ర్యంబకేశ్వర 
జ్యోతిర్లింగ మాహాత్మ్యు వర్తనం నామ సప్తవింశో%ధాయః (27). 


సూతుడు ఇట్లు పలికెను- 


పరమపవితుడగు గౌతముడు మునులనందరినీ ఈ విధముగా 
శపించి తన ఆశమమునకు వెళి దృఢమగు శివభక్తితో జీవించాను 
(44). ఓ [బాహ్మణులారా! తరువాత ఆ బుషులందరు ఆ 
శాపములచే దుఃఖములతో నిండిన హృదయము గలవారై 
నివధర్శ్మమునుండి బహిష్కురింపబడిరి. కాంచీ నగరమునందు 
నివాసమునేర్పాటు చేసుకొనిరి (45). వారి పృతులందరు 
నివధర్మము నుండి బహిష్కురింపబడిరి. భవిష్యత్తులో 
కలియుగములో కూడ దుష్టులగు అనేకజనులు అటులనే కాగలరు 


(46). ఓ మహర్తులారా! ఈ విధముగా ఆ వృత్తాంతమును 
సమ(గముగా చాపితెని. ఓ బుద్దిశాలులారా! పూర్వకల్పమునందలి 
వృత్తాంతమును కూడ మీరు ఆదరముతో వినినారు (47). ఈ 
విధముగా మీకు గౌతమియొక్క ఆవిరావమును మరియు దాని 
యొక్క సకలపాపములను పోగొస్పై సర్వోత్కృష్టమహిమను కూడ 
చెప్పియుంటిని (48). తర్వంబకేశ 3రజ్వ్యోతిరింగముయొక్క 
మాహాత్మ్యుమును కూడ వర్సించితిని. దీనిని విన్నవారు 
సకలపాపములనుండి విముక్తిని పొాందెదరనుటలో సందేహము 
లేదు (49). దీని తరువాత పాపహరమగు వైద్య 
నాధథేశ్వరజ్యోతిర్లింగముయొక్క మాహాత్మ్యమును చెప్పగలను (50) 


శి శివమహాపురాణములో కోటిరుదసంహితయందు త్‌ర్యంబకేశ్వర 
జ్యోతిర్లింగ మాహాత్మ్యవర్గనమనే ఇరువది ఏడవ అధ్యాయము 
ముగిసినది (27). 


